కోట బొమ్మాళి ' 


చరిత్ర చెప్పిన కథ 
అంతవరకు వెలుగులు పంచిన 
దినకరుడిని నలువైపుల నుంచి రేయి 
చీకట్లు ఆక్రమించుకుంటున్నాయి. 

మసక చీకట్లో టెక్కలి రాజ్య 
సరిహద్దులో వృక్షాల మాటున ఎంతో 
దూరం నుంచి పయనించి వచ్చిన అశ్వాలు 
అలుపు తీర్చుకుంటున్నాయి. గుర్రాలు దిగి, 
నిలబడిన ఆ ఇద్దరి యువకులలో ఒక 
యువకుడు అసహనంతో అటు ఇటు 
పచార్లు తీస్తూ... 

“ చూసితివా మిత్రమా? కాలం ఎంత 
విచిత్రమైనదో!. మా తండ్రిగారి రాజ్యంలో 
నికి నేను అడుగు పెట్టకూడదనే ఆంక్షలు 
విచిత్రంగా లేవూ” ఆవేదనగా పలికాడు. 

“ నిజమే యువరాజా! కాల పరీక్ష 
అంటే ఇదే గాబోలు. మీ వంశ చరిత్ర 
ఎటువంటింది? ఇప్పటికీ పద్మనాభ 
ప్రభువుల గురించి జనులు ఎంతో గొప్పగా 
చెప్పుకుంటారు.” 

ఉప్పొంగిన ఛాతితో “మా మూల 
పురుషుల గురించి ఈ సమయాన 
మరోసారి మననం చేసుకోవడం మా 
కర్తవ్య దీక్షకు అవశ్యం. చెప్తాను విను” 
వనమాలి యువరాజు చెప్పనారంభించాడు. 


క్రీస్తు శకం 1422 : విశాల కళింగ 
సామ్రాజ్యంలో ఒక భాగమయిన జల్మూరు 
పుర కోట లోపలి ఆంతరంగిక మందిరం. 

“మా మది ఉత్తర యాత్ర చెయ్యాలని 
అభిలసిస్తున్నది. పక్షం దినములలో 
యాత్రకు సిద్ధం కండు” ఖంగుమని 
పలికింది జల్మూరుపుర ప్రభువు నరసింహ 
ఖేడి స్వరం. 

గంగానది మొదలుకొని కటకం, 
మహేంద్రగిరి మీదుగా గోదావరి వరకూ 
వ్యాపించి ఉన్న కళింగ మహా సామ్రాజ్యాన్ని 
చిన్న చిన్న దేశాల వారీగా విభజించి తమ 
వారిని అక్కడి పాలకులకుగా నియమించి, 
స్వయం ప్రతిపత్తి కల్పించిన ఉత్మళ 
చక్రవర్తుల ఏలుబడిలోని జల్మూరు కోటకు 
ప్రభువులు నరసింహ ఖేడి. 

తిరిగి వచ్చేంత వరకు పాలన, ఆదాయ 


వ్యయాల గురించి చర్చించి, ముఖ్య 
సలహాదారుకు ఎన్నో సూచనలు 
చేశారు. 

ఉత్తర యాత్రకు బయల్దేరిన 
నరసింహఖేడి ప్రభువులు మార్గ 
మధ్యంలో టెక్కలి రాజ్యాధి దేవత 
రామచండీ అమ్మవారిని ఆరాధించి, 
విశ్రాంతి కోసం అక్కడే బస చేశారు. 
ఉదయం లేచి ఒక వృక్షం 


మునిగిపోయారు 
ప్రభువులు. 

పెద్ద పెద్ద చెట్ల 
నీడలు చల్లగా 
ఆభయం 


పక్షుల 
కువకువలతో 
ఎంతో 
ప్రశాంతంగా ఉందా ప్రాంతం. 
“ప్రభువులు ఎందుకో దీర్జాలోచనలో 
ఉన్నారు”? ముకుళిత హాస్తాలతో 
వినయంగా అడిగాడు అంతరంగికుడు, 
“ఇక్కడికి ఎనిమిది మైళ్ళ దూరంలో 
శత్రువులు తాకలేని సుందరమైన కోటలో 
నుంచి మేము పాలన చేస్తున్నట్లు స్వప్నం 
వచ్చినది. ఏమిటా స్వప్పార్దం ? అని 


- జి.వి.శ్రీనివాస్‌, 77024 55559 


55 బాలల? కాలాన లం. ఆజాగారాకా నాక. న య 
SRS? TICES ARONSON TET EDIT ము 
r ఆ 


యోచించు చుంటిమి”. 

“ఏమున్నది ప్రభు ! ఆ రామచండి 
మాత అక్కడొక కోటను నిర్మించి మీ 
జనరంజకమైన పాలన అందించమని 
ఆనతి ఇచ్చారు” కన్నుల అరమోడ్చుతో 
చేతులు జోడించాడు. 

“అటులనే కానిమ్ము. మా మదిలోని 
ఆలోచననే లెస్సగా పలికితివి. ఈ టెక్కలి 
కోటకు చేరువలో నిర్మించే ఆ పురంనకు 
టెక్కలి పట్టణం అనే నామకరణం 
చేస్తున్నాము”. కొత్త టెక్కలి పట్టణం 
ఏర్పాటు జరిగింది. 

క్రీస్తు శకం 1475 : టెక్కలి పురమంతా 
మామిడి తోరణాలు కట్టారు. పచ్చని 
పందిళ్ళు వేశారు. పిల్లలు కొమ్ము బూరలు 
ఊడుతూ అటూఇటూ పరుగెడుతున్నారు. 
పండుగ వాతావరణం నాట్యమాడుతోంది. 

సభా మండపం కిటకిటలాడుతోంది. 
అక్కడ ఉన్న పురప్రముఖలు, వాణిజ్య 
ప్రముఖులు, సైనికులు, పరిసర గిరిజన 
నాయకులు, సామాన్య ప్రజానీకం అందరి 
ముఖాలు సంతోషంతో వెలిగిపోతున్నాయి. 


విశాఖ సంస్కృతి | ఏప్రెల్‌ | 2023 


విజయలక్ష్మిని చేపట్టి మార్గమధ్యంలో 
తమ పురంలో విడిది చేసిన ఉత్మళ 
ప్రభువులు పురుషోత్తమదేవ మహారాజును 
కళ్ళారా చూస్తూ, ఉత్సాహంతో జయజయ 
నాదాలు కొడుతున్నారు. 

ప్రశాంత వదనంతో తన ఆసనంపై 
నుంచి లేచి నిలబడిన ప్రభువులు అందరికీ 
అభివాదం చేసి, తమకు కాస్తా దూరంలో 
రొమ్ము విరుచుకొని చేతులు కట్టుకొని 
వినయంగా నిలబడ్డ గోపాలదేవుని దగ్గరకు 
పిలిచి... “గోపాల దేవా! కాంచీ జైత్ర 
యాత్రలో సేనానిగా మీరు చూపించిన 
ధైర్యసాహసాలు, అపరిమిత పరాక్రమం 
మమ్మల్ని ముగ్గులను చేసింది. అందుకు 
మిమ్ములను జేతు అని బిరుదుతో 
సత్మరిస్తున్నాను. ఈ టెక్కలి రాజ్యంనకు 
మా తరపున మిమ్మలను సామంత రాజుగా 
నియమిస్తున్నాం” అంటూ స్వయంగా తమ 
చేతులతో ఆసనంపై కూర్చోండబెట్టారు. 

ప్రజలంతా హారాతీధ్వనాల మధ్య జై 
జైలు కొట్టసాగారు. 

“మీ ఆధారాభిమానాలకు ధన్యుడిని 
ప్రభు” ఆనందా(శువులు జలజల 
రాలుతుండగా కృతజ్ఞతతో పాదాభివందనం 
చేశాడు గోపాలదేవుడు. 

“మీ ప్రభు భక్తి శ్లాఘించదగినిది. 
పూండి రేవు ప్రాంతంలో జరిగే నౌకా 
వ్యాపార సుంకములు ఈనాటి నుంచి మీకే 
చెందును. మీ నావలు విదేశీ వాణిజ్యం 
కూడా చేసుకొనవచ్చును”. 

పట్టరాని సంతోషంతో మరోసారి 
ప్రభువులు పాదాలు తాకాడు. రాజ్య 
పాలన చేపట్టి, నౌక వాణిజ్యం వృద్ధి చేసి 
పూండి దాపులో గోపాలస్వామి ఆలయం 
కట్టించి, శాసనాలు చెక్కించి తన పేరును 
చరిత్రలో నిలుపుకొన్నాడు గోపాలదేవుడు. 

“మిత్రమా! గోపాలదేవుల అనంతరం 
పురుషోత్తమ ప్రభువు, ఆ తర్వాత మా 
పితామహులయిన పద్మనాభ ప్రభువులు 
గద్దెనెక్కి జనరంజకంగా పరిపాలన 
చేసితిరి.” 

“మా తండ్రి వీరభద్ర మహారాజులు 
తమ తండ్రిగారి వారసత్వాన్ని నిలబెడుతూ 
తమ పరాక్రమంతో, బుద్ధి కుశలతతో తమ 
రాజ్యపు దాపుల ఉన్న సముద్ర తీర 
ప్రాంతంను ఆక్రమించి రాజ్యానికి నూతన 
సరిహద్దులు ఏర్పరిచారు” మాటలు ఆపి 


సాలోచనగా మిత్రుని చూశారు. 

“అవును యువరాజా ! ఇవన్నీయూ 
మా తండ్రిగారు చెప్పగా నాకునూ 
విదితమే. వీరభద్ర మహారాజుల ధైర్య 
సాహసాల గురించి చెప్తుంటే ఒళ్ళు 
పులకరించిపోయేది”. 

“నీకు తెలుసా మిత్రమా ?” 

గొంతులో ఉత్సాహం పరవళ్ళు 
తొక్కుతుండగా యువరాజు చెయ్యి మీసం 
మీదకు వెళ్లింది. 

“తమ విశాల సామ్రాజ్యం మరింత 
విశాలమవడానికి, ఆ కొత్త భూభాగంలో 
నుండి ఫల సాయం, పన్నులతో ఖజానా 
బలపడుటకు కారణమయిన మా జనకులు 
వీరభద్రుల వారిని అభినందిచుటకు 
స్వయంగా ఉత్మళ ప్రభువులే టెక్కలికి 
కోటకు విచ్చేసారు. ఆరోజు ఎంత 
వైభవంగా ఆహ్వానం పలికామో కదా. 
మేము చిన్నవారం అయిననూ ఆ 
పర్వదినం మా మనోఫలకంపై సుస్థిరంగా 
ఉన్నది మిత్రమా”... ఆనందాశ్చర్యాలతో 
చూస్తున్న మిత్రుడిని చూస్తూ చిరునవ్వుతో 
చెప్పసాగాడు యువరాజు. 

అందరి జై జై నినాదాల మధ్య ఉత్మళ 
ప్రభువులు ఏమన్నారో తెలుసా ? 

“రాజ్య సుస్థిరతకు మీరు చూపిన 
సాహసం మెచ్చదగినది. మీరు సాధించిన 
ఆ నూతన ప్రాంతంనకు మీరే పాలకులుగా 
మా తరుపున పాలన చెయ్యండి. మీ 
వీరత్వానికి కానుకగా జల్మూరు కోటకు 
కూడా అధిపతిగా మిమ్మల్నే 
నియమిస్తున్నాను. ఈరోజు నుంచి మీరు 
బోడో జన్మ, మహాజేత బిరుదులతో 
పిలువబడుదురు” అంటూ సామంత 
రాజుగా మా తండ్రిగారిని నియమిస్తూ 
ఉత్తర్వులు జారీ చేశారు ప్రభువులు. 
“అప్పటి నుంచి మా పినతండ్రి 
చంద్రశేఖరుని ప్రవర్తనలో మార్చు 
వచ్చింది”. 

ఒక్కసారిగా విచారం ముందుకు రాగా 
గొంతు కంపిస్తుండగా “మా పితామహులు 
పద్మనాభ ప్రభువులు అటు భౌతికంగా 
దూరమవగానే మా పినతండ్రి చంద్రశేఖర 
ప్రభువులు టెక్కలి రాజ్యాన్ని ఆక్రమించితిరి. 
ఇది మా తండ్రుల ఇరువురి మధ్య 
కలహానికి దారితీసి, ఆ యుద్ధంలో మా 
తండ్రిగారు వీరభద్ర ప్రభువులు 
స్వర్గారోహణ చేశారు. అప్పటి నుంచి మా 


పినతండ్రి టెక్కలి రాజ్యంలో మమ్ములను 
అడుగు పెట్టకుండా నిరోధిస్తున్న సంగతి 
నీకు విదితమే కదా మిత్రమా. 

“అవును మిత్రమా వనమాలి! యువ 
రాజు అయిన మీరు ఇలా ఒంటరి అవడం 
బాధాకరం. ఇప్పుడు ఏమిటి కర్తవ్యం?”. 

“మా తండ్రిగారు కోల్పోయిన టెక్కలి 
రాజ్యపు హద్దుల్లో మన జల్మూరు అదీనం 
లో ఉన్న భాగంలో మేము కోటను, 
పురమును నిర్మించుకుంటాము. అక్కడ 
నుంచియే భవిష్య కార్యాచరణ చేసెదము. 
ఆ పురమునకు మాపేరు మీదనే వనమాలి 
కోట అనే నామకరణం చేసేదము కుడి 
చేతిని గాలిలో చాచి ప్రమాణం చేశారు 
వనమాలి. 

“అద్భుతంగా ఉంది మిత్రమా మీ దూర 
దృష్టికి వందనాలు” సరికొత్త రాజకీయ 
ఎత్తుగడకు శ్రీకారం చుట్టబోతున్న 
మిత్రుడిని అభినందించాడు. 

అనతికాలంలోనే పురము, కోట 
నిర్మాణం పూర్తిచేసి సకల బలాన్ని 
పెంచుకోసాగాడు వనమాలి. 

రోజు రోజుకు బలపడుతున్న సోదర 
పుత్రున్ని చూసిన చంద్రశేఖరుడు 
ఎప్పటికైనా ముప్పు తప్పదని భావించి, 
టెక్కలి విడిచి అరణ్యం మధ్యనున్న 
పర్వతంపై చిన్న శిలా దుర్గం కట్టించి 
నివాసం మార్చుకున్నాడు. అతని తండ్రిని 
చంపిన తనపై వనమాలి దాడి 
చేయకుండా కాపలా కోసం వనమాలి 
కోటకు, తన రాజ్యానికి మధ్య సరిహద్దు 
గ్రామంలో త్రిలింగ సర్గారుని తన రక్షణ 
కోసం ఉంచాడు. దూరంగా పారిపోయిన 
పినతండ్రిని క్షమించి, విశాల హృదయం 
చాటుకున్నాడు వనమాలి. 

వనమాలి కోట జనుల నోటిలో కోట 
వనమాలిగా మారింది. ఉత్మళ భాషలో “వి 
కారమును బి కారముగా పలుకుతారు. 
అలాగే వనమాలి పేరు బనమాలిగా 
మారింది. జనవాడుకలో కోట బనమాలి 
పేరు కాలక్రమంలో కోటబొమ్మాళిగా 
మారింది. కాలచక్రం వడిలో చంద్ర 
శేఖరుడు, వనమాలి కనుమరగయ్యారు. 
ఇక్కడే ఇంకో కొసమెరుపు ఉంది. 
చంద్రశేఖరుడు తన రక్షణ కోసం త్రిలింగ 
సర్ధారును కాపలాగా ఉంచిన గ్రామమే 
ఇప్పుడు 'తిర్లంగి' అని పిలవబడుచున్నది. 


విశాఖ సంస్కృతి | ఏప్రెల్‌ | 2023 


